పానుగంటి రాజులు ఏలేరాజ్యంలో 
నాగళ్లపూడి గట్టున్నది. అక్కడ మాయల 
ఫకీరున్నాడు. వాడికి ఒక (బ్రహ్మాండమైన 
కోట వున్నది. కోటలోపల ఏడు వెండి 
మేడలూ, పద్దానుగు బంగారు మేడలూ 
ఉన్నాయి, అన్నిటికీ నట్టనడమ పన్నెండు 


స్తంభాల మసీదున్నది. ఈ మసీదులో 
కూచుని మాయలఫకీరు అరవమూ, 
ఖురానూ చదువుతాడు. వాడు చాలా గొప్ప 
మంత్రగాడు. వాడి చుట్టూ ఎప్పుడూ 
భూతా లుంటాయి, విడువందల ఎర 
భూతాలూ, మూడువందల ముక్కి డి 
భూతాలూ వాడు చిటికెవేస్తే పలుకుతాయి. 

మాయలఫకీరు చిటికెవేశాడు. చాకలి 
దయ్యం దివిటీ పట్టింది. మంగలి దయ్యం 
అద్దం చూపింది. కుమ్మరిదయ్యం కూడు 
వండింది. గొల్లదయ్యం మేకలు తెచ్చింది, 


వెట్టిదయ్యం కళ్టైలు తెచ్చింది. లంభాడ్రీ 
దయ్యం కాళ్లు పట్టింది. ముసలి దయ్యం " 
ముచ్చట్లు చెప్పింది. 

తూర్చునుంచి ఒక పకీ, పడమటి 
నుంచి మరొకపకీ వచ్చి నాగళ్ల పూడి 
గట్టుమీది గంగరేగు చెట్టుమీద జంటగా 
కూర్చున్నాయి. మాయలఫకీరుతన 
ఉఊంపుడుక త్రెజయిన గాండ్లసంగునుపిలిచి, 
“ఒసే, సంగూ! ఆ పక్షులు చూడవే, నాకు 
అటువంటి జోడులేదే ! ” అన్నాడు, గాండ్ల 
సంగు మునలిదయి పోయింది, మరి ఒక 
పడుచు ఆందగల్తిను తెచ్చి దానితో 
సుఖంగా ఉంటూ, దానికీ, సంగుకూ 
లడాయిపెట్టి వినోదం చూడాలని పుట్టింది 
ఫకీరుకు. వాడు ఒక నల్ల పి ల్లి ని చంపి 
భస్మంచేసి యెడమకంటికి అంజనంవేసి 
అందులో. గ్లాల్లుగు దిక్కులూ కలయ 


"చంధమాను”' 


చూశాడు, పడమటిదిక్టుగా పన్నెండామడ 
దూరాన పానుగంటి పట్టణంలో ఉన్న 
బాలనాగమ్షు మాయలఫకీరు కంటపడింది. 
ఆమెను చెరపట్టుకురావటానికి తీర్షానించు 
కున్నాడు, నాగళ్లపూడి గట్టుకింద మౌలాలీ 
పేటలో ఉన్న గాండ్లసంగుఇంటికి వెళ్లాడు. 

గాండ్లసంగు ఫ కీరు కు పకైమంచం, 
వేసింది. రెండుపుట్ల గోధుమ రొకైలూ 
పందుం పెసరపప్పూ వండి పెట్టింది. 
ఫకీరు అదంతా తిని మూడుతూముల 


నూనె తాగి, అరవైలోటాల కల్గు తాగాడు. 
జై పెళ్కలేదు. తాటికాయంత నల్లమందు 


మింగాడు, నిషా రాలేదు, బంగీ తాగాడు. 
మత్తే కలగలేదు, మూడుప్పట్ల గంజాయి 
బంగారపు హుక్కాలో వేసి చిలుము పట్ట 
సాగాడు, ఫకీరు హుక్టా తాగుతుంటే ఏడు 
పల్లెలూ ఒక్కసారి మండినట్టుంది.ఇప్పుడు 
ఫకీరుకు ఉషారు పుట్టుకొచ్చింది. బాల 
నాగమ్మను తీసుకురావాలనే తహ తహ 
జా స్పిఅయింది. లేచి చక్కగా వేషం వేను 
కుని అద్దంలో చూసుకొన్నాడు. ఈ వేషంతో 
బాలనాగమ్మను తీసుకురాలే నను 
కున్నాడు. బుడ్జిచెంబు పట్టి, పంచాంగం 
చంకనపెట్టి, నడుముకు అంగవస్త్రం చుట్టి 


(బాహ్మణవేషం వేశాడు. అదీ భాగా 
కనిపించలేదు. త్రాను పట్టుకుని 
కోమటివేషం వేశాడు. ఆదీ బాగా 
లేదు. చివరకు నెత్తిన రుద్రాక్ష 
కిరీటం, నడుముకి బంగారు సల్లా, 
చంకన విభూతివోలెలూ పెట్టుకుని 
బా లవయస్సుగ ల జంగందేవర 
వేషంవేశాడు. శంఖూ, గంటా చేత 
పట్టాడు, వెండిబెత్తమభ్మూ బంగారు 
బెత్తమూ జోలీలో వేసి పానుగంటికి 
బయలుదేరాడు, 

జంగంవేషంలో ఉన్న మాయల 
ఫకీరును తలారిరాముడు కోట 
బయట నిలవేసి లోపలికి పోవా 
నికి అజ్ఞలేదన్నాడు. బిచ్చం కావలిస్తే 
తానే వేస్తానన్నాడు. మాయలఫకీరు 
యెన్ని చెప్పినా తలొరిరాముడు 
వినలేదు. 

ఫకిరుకు కోపంవచ్చి, “ఓరీ నీ 
కిందుకనే పిల్లలు కలగలేదు, నేను 
చూడు, ఏడురోజుల కిందట బాల 
నాగమ్మకు బాలుణ్ణి యిచ్చాను” 
అన్నాడు, ఈ మాట వినగానే 
ఆ మాయ జంగాన్నిచూ సి 


3 
bY 
bY 


తలారి రాముడు సాకొత్తుగా, శివుడే అను 
కున్నాడు. మాయలఫకిరు కాళ్ళమీద పఢి 
తనకు పిల్లల్ని ఇవ్వమని బతిమలాడాడు. 
మాయలఫకీఈ చిటికెడు విభూతి జోలెలో 


నుంచి తీసి తలారిరాముడి నొనటపె ట్టి, 
గుప్పెడు విభూతి చేతికిచ్చి, “ఈ విభూతి 
తీసుకుపోయి నీభార్యలనోట్లో కొంతవెయ్యి, 
నెత్తిన కొంత చల్లు, నీ ఇంటిమీదా, కప్పు 


మీదా, గాదెల్లోనూ, గంపల్లోనూ, బావు 
ల్లోనూ, దొడిలొనూ చల్లు ” అని చెప్పాడు. 

తలారి రాముడు ఒక్కపరుగున ఇంటికి 
వెళ్లాడు. మాయలఫకీరు చెప్పినన్లే విభూతి 


వపా మంత చం సా మ ౩ 


SERRE ERIS EE 
ఖార్యల నెత్తినా, నోళ్లలోనూ, ఇంటోనూ, 
కప్పుమీదా, దొడ్డోనూ, బావిలోనూ వేసే 
శాడు. వి భూ తిప డి న చోటల్లా పిల్లలు 
పుట్టుకొచ్చారు, తలారిరాముడి నెత్తినుంచీ, 
వాడిభార్యల నెత్తినుంచీ పిల్లలు దూక 


సాగారు. ఇల్లంతా పిల్లలే, గంపల్లోనూ, 
; క్‌ డ్‌ ణ్‌ 


గాదెల్లోనూ పిల్లలే. ఇంటికప్పుమీద పిల్లలు 
స (3 ణం 
దొడ్డినిండా పిల్లలు. లుక లుక లాడుతూ 
వినిండా పిల్లలే. మూడు నాలుగువందల 
ల్లలు ఒకేసారి * అమ్మా, అన్నమే! 
న్నా, అన్నమే! ”అని ఒకకు గోల చేస్తు 
న్నారు. ఎంతతిన్నా వాళ్ళ ఆకలి తీరదు. 
ఇల్లంతా ఊడ్చి పెక్టేశాడు తలారి రాముడు. 
ణ్‌ వ్‌ 
వాడికి గాభరా యెత్తింది. ఒక్క పరుగున 
వచ్చి, జంగం కాళ్ళమీదపడి, అబ్రాబూూ 
నాయనా! నాకు పిల్లలూ వద్దు, పిడుగులూ 
వద్దు! ఈ పిల్లల్ని లేకుండా చేస్తివా, 
ద స్‌ హై 
నిన్ను కోటలోకి పోనిస్తాను” ఆన్నాడు, 
మాయలఫకీరు మళ్లా తలారిరాముడి 
నొసట విభూతి పెట్టి, “ప్రో నీకు కావలసి 
నంతమంది పిల్లలే ఉంటారు!” అన్నాడు, 
తలారి రాముడు ఇంటికి వెళ్లి చూసుకునే 
సరికి, జంగం దేవర ధర్మాన, ఏడుగురు 
పిల్లలే ఉన్నారు, తలారి రాముడి (ప్రాణం 


SEER 


wt 
ARNE RY 
BEDE 


" కుదటబడింది. వాడు తిరిగివచ్చి మాయల 
ఫకీరును కోటలోపలికి పోనిచ్చాడు. 
మాయలఫకిరు కోటలో (ప్రవేశించాడు: 
బాలనాగమ్మ ఏడురోజుల బాలింతరాలు. 
ఆమె ఆక్కలు ఆరుగురూ వెండి బిందెలు. 
పట్టుకొని బావికిపోతూ కనిపించారు. ఫకీరు 
వాళ్ళ బిందెలనిండా వరహాలు చేశాడు. 
వాళ్లు ఆశ్చర్యపడి యింటికిపోయి చూను 
కుంటే బిందెలని౦ డా చిల్లిపెంకు 
లున్నాయి, మాయలఫకీరు నూర్యనాగమ్మ 
ఇంటికి పోయి, “గారడివానికి, కట్టుమోతు 
వానికి, బాలింతరాలికి, పసిబిడ్డ తల్లికి 


NOE CCE శ శ అ 


చందమామ 
29 


WEEE 2 
మా బసవన్న విభూతి పెట్టితే, భూత పెత 
పిశాచములు పారిపోతవి, (బహ్మరాక్షను 
లణగిపోను. శాంభమూ ర్రి కరుణా కటాక్షం 
కలిగి, గురుకటాక్షీం కలిగి వర్ణిల్లవలె'అని 


పట 


= అరిచాడు, 


ఈవిధంగా బాలనాగమ్మ అక్కలు 
ఆరుగురి మేడలకీ వెళ్లి భిక్షం అడిగాడు. 
ఆఖరుకు బాలనాగమ్మ మేడకు వచ్చాడు, 
భం, భం అని శంఖం పట్టాడు. దాసీలు 
బిచ్చం వెయ్యబోతే తిప్పికొట్టి, ఇంటి 
యజ-మానురాలిని వచ్చి బిచ్చం 
వెయ్యమన్నాడు. బాల నాగ మ్మ పురిటి 
బాలింతరాలని దాసీలు చెప్పారు. బాల 
నాగమ్మ బయటికి వచ్చి బిచ్చం వెయ్యక 
పోతే తా నిచ్చిన సంతానం తిరిగి తీసుకు 
పోతానని బెదరించాడు. దాసీలు భయపడి 
వెళ్లి బాలనాగమ్మకు చెప్పారు. తన బిడ్డను 
ఎక్కడ చంపిపోతాడో అని బాలనాగమ్మ 
పురిటి మంచం మీదినుంచి లేచి జంగం 
దేవరకు బిచ్చం పెట్టటానికి సిద్ధపడింది. 
కాని, మంచంలో పిల్లవాడు ఏడవసాగాడు. 
వాడు ఏడుపు మానుతాడని తన వేలి 
ఉంగరంతీసి వాడి వేలికి పెట్టింది. బిచ్చం 
పట్టుకుని బయటికి వచ్చింది. 


SIH ACN EE TNE 


బాలనాగమ్మ ఏడుగిరులు దాటివస్తేగాని 
మాయలఫకీరు బి చ్చ 0 పట్టనన్నాడు. 
గిరులు దాటిరావటానికి బాలనాగమ్మ 
భయపడింది. పెల్లవాణ్ణి చంపేస్తానని ఫకీరు 
భయపెట్టాడు. బాలనాగమ్మ ఫకీరు మాట 
లకు జీడిసి బయటికి వచ్చింది. బిచ్చం 
జోలెలో వేసుకుంటూ ఫకీరు ఆమెను 
రాగిబెత్తంతోతాకాడు. వెంటనే బాలనాగమ్మ 
కుక్కగా మారిపోయింది. కుక్క లోపలికి 
పరుగెత్తి “బొంయి,బౌంయి”మని అరుస్తూ 
పిల్లవాడి మంచం చుట్టూ తిరిగింది. ఫకీరు 
కుక్కను బయటికి రమ్మని అదలించాడు. 
కుక్క బయటికి వచ్చేసింది. దానిమెడకు 
తోలుపట్కా తగిలించి మాయలఫకీరు 
వెంటబెట్టుకొని కోటబయటికి వచ్చాడు. 

కోటవాకిట తలారిరాము డున్నాడు. 
వాడు జంగందేవర వెంట ఉన్న కుక్కను 
చూసి, “ఐది నీ వెంట లోపలికి పోలేదే, 
దీన్ని నేను బయటికి పోనివ్వను”అన్నాడు. 
ఫకీరు మంచిగా చెప్పాడు. బెదిరించాడు, 
కుక్ట బయటికి పోవటానికి మటుకు తలారి 
రాముడు ఒప్పలేదు. ఫకిరు తన జోలెలో. 
నుంచి ఇంత విభూది తీసి తలారిరాముడి 
సై చల్లాడు, వాడికి శివం ఎత్తింది. ఫిచ్చివా 


డల్లే తలారిరాముడు పాలా లవెంటా, 
అడవులవెంటా పరిగె త్తసాగాడు. 

మూడోనాటికి మాయలఫకీరు నాగళ్ళ 
పూడి గట్టు కింద మౌలాలీపేట దగ్గిర ఒక 
మర్రిచెట్టు చేరుకున్నాడు. వెంట వస్తున్న 
కుక్కను బంగారు బెత్తంతో తాకాడు: 
గల్టు గల్లున గాజుల చప్పుడైంది. అందెల 
మువ్వల చప్పుడైంది. తళుక్కున మెరిసి 
బాలనాగమ్మ ప్రత్యక్షమయింది, మోహం 
పట్టలేక మాయలఫకీరు '“్కోమలాంగీ, 
నా కోరిక దీర్చవే. మక్క ముద్దు పెట్టవే” 
అని తహతహ లాడసాగాడు. 


“చందమామ 
హస 


శ న న న పం కాల స 


“ఓరీ మాయలఫకీరా, నేను పన్నెండేళ్ల 
(వ్రతం పట్టాను, ఆప్రతం పూర్తిఅయేదాకా 
నీ కోరిక చెల్లించలేను. ఆ తరవాత న్నే 


నెక్కడికి పోతాను? ఈలోపల నన్ను" 


ముట్టుకుంటివా తలపగిలి చచ్చిపోతావు, 
జ్యాగత్త” అన్నది బాలనాగమ్మ. 

ఇన్ని మాయలు నేర్చిన మాయల 
ఫకీరుకు వశీకరణ మం త్రాల్హూ అకు 
పసరులూ తెలియవు. బాలనాగమ్మ మాట 
అకు వాడు భయపడి గడగడ వణికి 
పోయాడు. 

బాలనాగవ్షును వెండిబె త్రంతో తట్టి ఇంత 
బూడిదచేసేసి ఆ బూడిదను జోలెలో వేసు 
కుని గాండ్లసంగు మసీదుకు వెళ్లాడు. 
బాలనాగమ్మను. తీసుకురావటం సాధ్యం 
కాక మాయలఫకీరు ఒంటరిగా తిరిగివచ్చా 
ఉనుకుని గాండ్లసంగు వాణ్ణి యె గ తాళి 


చేసింది. 


మాయలఫకీరు జోలెలో బూడిద పెకి 
తీసి బంగారు. బెత్తంతో తట్టాడు, 
గల్టున గాజులూ, అందెల ము వ్వ లూ 
మోగుతూ తళుక్కున బాలనాగమ్మ 
(ప్రత్యక్షమయింది, మసీదంతా ఒక్కుసారి 
వెలిగిపోయింది. 

“అయ్యో, తల్లీ! వీడిపాల నేను పడనే 
పడ్డాను. నువుకూడా యెందు కొచ్చావు?” 
అని అడిగింది గాండ్లసంగు బాలనాగమ్షను. 
బాలనాగమ్మ భోరున ఏడిచింది. 

బాలనాగమ్మను మసీదులోనే ఉంచి, 
మాయల ఫకీరు పన్నెండేండ్ల వ్రతం ఎప్పటి 
కవుతుందా అని యెదురు చూడసాగాడు. 

మసీదులో బంధింపబడిన బాలసాగమ్షు 
తన పసిపాపకు కలిగిన అవస్థ తలుచు 
కొని దుఃఖించసాగింది. దుర్మార్గుడయిన 
మాయలఫకిరు తనను ఖైదుచేసినట్టు తన 
భర్తకు ఎలాగ తెలియటం?[ఇంకావుంది] 


SE 


గల్లు 
క్‌ 


బాలసాగమ్మను మాయెలఫకీరు ఎత్తుకు 
పోయినాడన్న వార్త పానుగంటి 
మంతా పొక్కింది. పా త్రెళ్లలో ఉన్న పసి 
వాణ్ణి చూసి బాలనాగమ్మ అక్కలు, 
“అయ్యో, తండ్రీ! యెంత దురదృష్ట 
వంతుడివిరా! నువు వుట్టకమునుపే నీ 
తండులు గండికోట వెళ్లారు. నువు 
పుట్టగానే నీ తల్లిని మాయలవాడు చెర 
పట్టుకు పోయినాడు” అని ఏడిచారు. 
"పానుగంటి పట్నంలోనున్న శాపుల్లూ 
కరణాలూ, కవు వెలమదొరలూ సభచేసి, 
తమకు తెలియకుండా మాయలఫకీరు 
వచ్చి వెళ్లినందుకు చాలా అవమానపడ్డారు. 
గండికోటకి కబురుపంపాలనితీర్తానించారు. 
కాని మనుష్యులనుపంపితే ఈకీకారణ్యాలు 
దాటి ఎప్పటికి పోను? అందుచేత డేగలను 
పెకి తీశారు, బాలనాగమ్మకు కొడుకుపుట్టా 


పట్న 


డని, ఏడురోజుల పచ్చి బాలింతరాలిని 
నాగళ్లపూడి గట్టుఏలే మాయలఫకీరు చెర 
బట్టుకు పోయినాడనీ చంటి బి డను 
దాదులు పాలిచ్చి. పెంచుతున్నారనీ 
జాబులు రాసి డేగలమెడలకు కట్టి, ఊరు 
బైట వాటిని వదిలేశారు, మూడుజాముల 
కల్లా డేగలు గండికోటకు వచ్చి వాలాయి, 

జాబులలో ఉన్నవార్త వినగానే ఏడు 
గురు అన్నదమ్ములూ బాకులు దూశారు. 
వారి వెంట పన్నెండువేల సేన ఉన్న ది. 
రెండు వందల ఫిరంగులు ఉన్నవి. 
ఈ సైన్యంతో నాగళ్లపూడి గట్టుమీద పడి, 
రాముడు రావణానురుణ్ణిస ౦ హరించి 
సీతామ్మ వారిని తెచ్చినట్టు, ఫకీరువాణ్ణి 
చంపి బాలనాగమ్మను తెచ్చుకోవటానికి 
సన్నాహం చేశారు, శం ఖాలు మోగాయి, . 
దండుబూరలు మోగాయి. గుశ్రాలమీడ 


“చందమామ” 


దానా. 


తి 


శాం 


re” HET ట్‌ 
ఢంకా మోగింది, అట్టహాసంగా సైన్యం 
కదిలింది. పులిరాజు పట్టణమూ, 
గంగవాది పట్టఇమూదాటి నాలుగోరోజుకు 
సైన్యం నాగళ్ళపూడిగట్టు చేరి 
కోట నాలుగువైపులా ముట్టడించారు. 
ఘడియ వాద్దెక్కెసరికి ఫిరంగులు బారు 
చేసి మూడు వర సలు కాల్పారు. కాని, 
ఒక్క గుండుకూడా కో ట కి తగలలేదు 
కోటలోపల పడలేదు, గు ళ్ల న్నిమ ధ్య 
దారిలొనే పగిలిపోయాయి. కోట గోడకున్న 
ఇంత సున్నపు బెత్తికఅయినా ఊవలేద్కు 
ఫకీరమువాడి మహిమ! 


z LT yl 

ఇన్ని ఫిరంగులూ మూడు రోజులు 
'పేల్చినా కోట గోడలమీద మనుష్యులు 
కనిపించక పోయేవరకు కోటలో అసలు 
మనుష్యు లున్నారా అని రాజులకు 
సందేహం కలిగి బురుజులకు నిచ్చెన 
అెత్తించి కొందరు మనుష్యులను గోడల 
పైక ఎక్కించారు. కోటలోపల ఎక్కడా 
ఒక మగపురుగు లేదు. ఫకీరు చెరపట్టి 
తెచ్చిన ఆడజనం అక్క డ క్క డా కని 
పించారు, చివరకు మసీదుబయట పక్షై 
మంచంమీద పడుకుని చల్లగాలికి న్నిద 
పోతున్న ఫకీరు కనిపించాడు. వాళ్డు చూడ 


చందమౌవ్తు * 
~ 18 . 


గానే ఫిరంగులను గిలకలమీద బురుజుల 
పైకి ఎత్తించారు. 

ఈలోపుగా గాండ్లసంగు కోటగోడలమీద 
మనుష్యులను చూసి, “లేవరా, ఫకీరూ, 
నీ పొగకు అణచటానికి శత్రువు లొచ్చారు. 
నిన్ను హతమారుస్తారు, లే!” అని నిద్ర 
లేపింది. కాని ఫకీరు లేవలేదు. గరికు 
వృర్రగా కాల్చి అంటించినా వాడు గుర్రు 
పెట్టి నిదపోతూనే ఉన్నాడు. 

రాజులు ఫిరంగులు బారుచేసి మాయల 
ఫకీరు మిద పేల్చారు, ఏవో నల్లులు కుడు 
తున్నా యనుకొని ఫకీరులెచి చూశాడు. 


శత్రువు లొచ్చారని కనుక్టున్నాడు. వెంటనే 
బాలనాగమను తీసుకొని మ శీదు పెకి 
ఎక్కాడు. బాలనాగమ్మ మశీదు పైనుంచి 
తన భర్తనూ, బావగార్లనూ, వారి 
సైన్యాలనూ చూసి పెద్ద పెట్టున ఏడిచింది. 
"ఎందుకే ఏడు 


అదిచూసి ఫకీర్కు 
స్తావు? వీళ్లు మనల్ని ఏమైనా చెస్తారను 
కున్నావా? మనకేమీ భయంలేదు. నా దెబ్బ 
చూడు,” అంటూ ఒక లారీ తిసి దాన్ని 
మంతించి పంపాడు. అది కొట దాటిపోయి 
శత్రువులతో యుద్ధం చెయ్య సాగింది. 
దాని దెబ్బకు తట్టుకోలేక సైనికులు 


బాట్ల శతకన శ చందమా 
19 


ణా! 


FP లో వ = 
CY 


పారిపోసాగారు, లారీ మూడువందల 
మందిని చంపి ఫకీరుచేతికి తిరిగి వచ్చింది. 
“ఇప్పుడు మనం స్వయంగా వెళ్లి 
లడాయిచేస్తాం,”” అంటూ ఫకీర్కు కుళ్లాయి 
పెట్టి, కంబళి నడుముకు చుట్టి కర 
చేతపట్టి, గుప్పెడు విభూతి తీసుకుని, 
“యారే అల్లా, యారే ఖుదా” అనుకుంటూ 
తూర్చు దర్వాజాగుండా కోటదాటి శత్రు 
సైన్యాల మధ్యకు వచ్చాడు. తక్షణం 
పన్నెండు వందల. సైనికులు ఫకీరును 
చుట్టుముట్టి ఏ కండ కా కండ సరికేశారు. 
మరుక్షణమే వాడు ఇంకోమూల పుద్దాడు, 
అక్కడకూడా. వాణ్ణి తల కొళ్టేశారు, 


GREW Be EE 


ఈవిధంగా వాబ్లి నరుకుతూనే ఉన్నారు, 
వాడు మళ్లీ పుడుతూ నేఉన్నాడు. ఆఖరుకు 
సైనికులు విసిగి, వాళ్ణి చంపి దహనంచేసి 


RET 


' బూడిదఎత్తి చెరువులో పోశారు, చెరువునీటి 


లోంచి ఫకీరులేచివచ్చి, “ఒరే, ఇంతవరకు 
లడాయిమీది. ఇక మా'లడాయి చూడండి” 
అని చేతిలోవిభూతి అన్ని వేపులా చల్లాడు. 
వెంటనే రాజుల ఏనుగలన్నీ నల్లరాళ్లు 
ఐపోయాయి, గుర్రాలు నాపరాళ్లయాయి, 
ఒంజెలు ఎర్రరాళ్ళయాయి, పన్నెండు 
వేల బలగమూ రాళ్లగుట్ట అయిపోయారు. 
ఫిరంగులు నీళ్లకుండలయాయి. విడుగురు 
రాజుల డేరాలూ. గోరింటపాద అయి 
పోయాయి, వీడుగురు రాజులూ పుట్టలై 
పోయారు, రాజుల వెంటవచ్చిన ముగ్గురు 
మంత్రులూ శిలలయినారు, ఈ విధంగా 
సైన్యం యావత్తూ ఒక్కసారిగా మాయ 
మైపోయింది..ఎక్కడా ఏ అలికిడీ లేదు. 
మాయల ఫకీరు బాలనాగమ్మ దగ్గరికి 
తిరిగిపోయి “ చూడవే, భామా, ఇక మన 
ఇద్దరికీ ఆడ్డుళేదు. రా, ఒక్ట ముద్దియ్యి,” 
అంటూ ఆమెను కౌగిలించుకో బోయాడు, 
“ఓరీ ఫకీరూ, నా పన్నెండేళ్ళ (వతం 
పూర్తికాకుండా నన్నంటితే తల పగిలి 
చస్తావ్యు జాగ్రత్త,” అన్నది బాలనాగమ్మ. 


err TRI చందమామ mm EI ఖా 
20 


వడుగురు రాజులూ పన్నెండువేల బల 
గమూ ఒక్కసారిగా చచ్చిపోయారన్నవా ర్ల ' 
రాగానే పానుగంటిపట్టణమంతా ఆ ర్హనాధా 
లతోదుఃఖసము[దంలో ముణిగిపోయింది, 
పట్టణానికే వైధవ్యం కలిగినట్టయింది. 
బాలనాగమ్మ అక్థలు ఆరుగురూ భర్హలకోనం 
గొల్లున ఏడిచారు. తలలు పగలగొట్టుకో 
భోయినారు, కాని వారుకూడా చస్తే 
ఇక బాలనాగమ్మ కొడుకును యెవరు 
చూస్తారు? ఆరుగురూ గుండెలు రాళ్లుచేసు 
కొని వెంట్రుకతో కొండపాకిన చందంగా, 
ఆ కుృురవాళ్టు చూసుకుంటూ రోజులు 
_ గడపసాగారు, 


బాలనాగమ్మ' కొడుకు బాలవద్దిరాజూ 
శమంగా పెరిగి పెద్దవాడు. కాసాగాడు. 


= అమిదోయేడు రాగానే అక్షరాభ్యాసం 
చేయించారు. ఒక్క ఘడియలో ఓనా' 


మాలు పూర్తిచేశాడు. మరోఘడియకల్లా 


, గుణింతాలు వచ్చేశాయి. చూస్తుండగానే 


జాలవద్దిరాజు బాలరామాయణమూ 
అమరమూ, + గజేందమోకీమూూ భారత 
భాగవత రామాయ ణాలూ కావ్యాలూ, 
అలంకారాలూ చదివి పూర్తిచే సేశాడు, 

చదువు పూర్తికాగానే రోజుకు వరహా 
జీతం ఇచ్చి ముగ్గురు జట్టిలను ఏర్పాటు. 

గ్‌ జ 

చేశారు. బాలవద్దిరాజు గరిడీ సాములు 
నేర్చాడు. దండాలూ గుంజీలూ తీశాడు, 
జోడీలు తిప్పాడు. కత్తిసాము నేర్చాడు. 
విల్లూ బాణమూ నేర్చాడు, బాలుడి (ప్రజ్ఞ 

గా క గ చ 
చూసి ఉఊళ్ళోవాళ్ళంతా సంతోషించారు. 
తండ్రులకు కీర్తి తెస్తాడన్నారు. 

ఇట్లా ఉండగా ఒకనాడు నంబివారి 
నరసమ్మ కడవ బుజాన పెట్టుకొని నీళ్లకు 
పోతూఉండగా చూచి బాలవద్దిరాజు తన 
కేపాటి గురి ఉందో చూచుకోవ టానికి 
బాణం ఎక్కుపెట్టి వదిలాడు, నరసమ్మ 

ప్‌ 

చేతిలో కుండ పుటుక్కున పగిలి, ఆమె 


" చందమామ 
22 ' 


బొటనవేలికి ములికి తగిలి నెత్తురుబొట్లు 
శారాయి, అది చూసుకుని కొపంవచ్చి 
నరసమ్మ, “నీ తల్లి బాలనాగమ్మను, 
మహా ఇల్లాలిని ఆ ఫకీరువా డట్లా చెర 
పట్టుకు పోయాడు గాని నీకు మాతం 
చావు రాకపోయె.”' అని తిట్టింది. 


ఈ మాటలువిని బాలవద్దిరాజు నిర్హాంత 


పోయాడు, ఆమాట మళ్లీ చెప్పమని బతి 
మాలాడ్కు బెదిరించాడు. నరనమ్మ కథ 
అంతా చెప్పింది. తన తల్లి బాలనాగమృను 
మాయలఫకీకు చెతపట్టి నాగళ్లపూడి గట్టుకు 
తీనుకుపోవటమ్లూ, వాడిమీదికి దండెత్తి 
పోయిన తన తండులు ఏడుగురూ రాళ్లయి 
పోవటమూ బాలవద్దిరాజుతెలునుకున్నాడు. 

“ఇదంతా నాకు తెలియదు. నన్ను 
తిట్టమాకు, నరసమ్మా. డీవించు, నేను నీ 
కొడుకును, నీవు నా తల్లివి,” అన్నాడు, 

“వర్ధిల్లు, నాయనా, బాలవద్దిరాజా | 
నువు వెళ్లి నీ తల్లిని రక్షించుకురా. ఆ 
_మాయల ఫకీరు ని చేతిలో చస్తాడులే,”' 
అని నరసమ్మ దీవించింది. 

బాలుడు గరిడీకి తిరిగివచ్చి దానికి 
తాళం పె్టేశాడు. నేరుగా ఇంటికివెళ్లి 
ఆలోచిస్తూ పడుకున్నాడు, స్నానానికి 


| వవ చందమామ ime aes 


లేవమంపే లేవడు.. అన్నం తినడు. 


పిలిస్తే పలకడు, 

“ఎవరైనా తిట్టారా కొట్టారా? ఎందు 
కురాపలకవు?”అని తల్లులు బతిమాలారు. 
చివరకు బాలవద్దిరాజు, “మా అమ్మ ఎవరు? 
నాన్న ఎవరు?” అని అడిగాడు, 

“మేమే నీకు అమ్మలం, నీ తండులు 
చచ్చిపోయారు.” అన్నారు వాళ్లు, 

“మీ అరుగురికడుపునా నేను పుట్టానా? 
మీలో నన్ను కన్నదెవరు? చెబుతారా, 
చెప్పరా ?”. అన్నాడు బాలుడు, 

జ్ర “అయ్యో, తండీ, నీ కిదంతా వీ గొడ్డు 
మోతుముండ చెప్పిందిరా? పిల్లల్ని కన్న 


28 


తత ఫి తంట HE 
తల్లి ఎవతె అయినా చెబుతుందా?” అని 
వాళ్లు శాపనార్దాలు పెట్టసాగారు. 

“ఒకరిని ఎందుకు తిడతారవ్లూ? మీకు 
వచ్చిన భయమేమీ లేదు, నా తలిదండు 
లెవర్కో వాళ్ళ కథ ఏమిటో చెప్పండి.” 
అన్నాడు బాలుడు. 

ఇక దాచి లాభం లేదనుకుని వాళ్ళు 
జరిగినదంతా చెప్పి, “ఈ వంశానికి 
నువ్వాక్కడవు దక్కావు, నాయనా, నిన్ను 
మేము పువ్వుల్లో పెట్టి పెంచాము,”అన్నారు, 

“నేను వెళ్లి మా తల్లిని చూసివస్తాను, 
అనుజ్ఞ ఇవ్వండి,” అన్నాడు బాలుడు, 

“అయ్యో, నాయనా! నువు అక్కడి 
కెట్లా పోతావు? పన్నెండువేల బలగాన్ని 
పొట్టన పెట్టుకున్నాడే, ఆ మాయల ఫకిరు 
నిన్ను బతకనిస్తాడా? నువు నిజంగానే 
పోదలచుకుంకే మా ఆరుగురికి "ని చేతి 
మీదిగానే ఇంక విషంపెట్టి మమ్మల్ని 
ఇంత బూడిదచేసి ఆతరవాత వెళ్ళు, 


భన ETL లపల శాత చ తంట క తాలి స 


మేము నీకోసం బతికుండి వడవలేము” 
అన్నారు తల్టులు, 
“మీ రేమీ భయపడకండి, నేను నాగ 


_ మల్లె విత్తులు తెచ్చి అంతఃపురంలో నాటు 


తాను. నేను ఎన్నిసార్లు అన్నం తింటానో 
అన్నిసార్లు వాటికి మీరు నీరుపాయ్యండి, 
నాగమల్లైలు బతికున్నంతశాలమూ నేను 
క్షేమంగా ఉన్నా ననుకోండి.. అవి ఎండి 
పోయినప్పుడు నేనిక లేననుకోండి.” అని 
బాలుడు వాళ్ళకి నమ్మకం చెప్పాడు, 
బాలుడికి భోజనం పెట్టారు. అన్నం 
మూటగట్టి ఇచ్చారు. తండ్రిగారి నగలు 
పెట్టారు. బాలుడు చారేడేసి పోగులు 
పెట్టాడు, మురుగులు, గొలుసులు, చంద్ర 
హారాలు, రవలహారాలు, జాలరు వరహాలు 
ధరించాడు, తాతగారి చందాయుధం 
మొలలో పెట్టాడు. రత్నకంబళి పైన 
వేసుకొని ఆరుగురు తల్లులకు డజ్జంపెట్టి 
దయాణమైనాడు. [ఇంకావుంది] 


సానుగంటి పట్టణం వదిలి అడివిమార్గం 
గుండా బాలుడు పగలల్లా నడిచాడు, 
ఎనిమిదామడ నడిచినా ఎక్షడా ఒక ఊరు 
తగలలేదు, చీకటిపడిపోయింది. వెంట 
తెచ్చుకున్న అన్నం తినేసి బాలుడు ఒక 
మరిచెట్టుకింద కంబళి పరచుకొని నిద 
పోయినాడు, అతను తెల్లవారి నిద్రలేచే 
సరికి పన్నెండు శిరస్ప్సులుగల నాగరాజు 
తలదగ్గిర పడగలువిప్పి కనుపించాడు, 
సర్పరాజు తనకు అపకారం చెయ్యటానికి 
వచ్చా డనుకుని బాలుడు చం్యదాయుథం 
దూశాడుకాని ఎ త్రినచెయ్యి ఎ త్తినక్రు ఉంది, 

బాలుడితో నాగరాజు ఇలా చెప్పాడు: 

“ బాలవద్దిరాజా, మీతల్లి బాలనాగమ్మ 
మా నాగేందుడి వరాన పుట్టింది. కనుక 
నువు నామనమడవు. నువు మీ తల్లిని 
తీసుకొస్తావు. నీ చేతిలో మాయలఫక్రీరుకు 
చావున్నది. కాని నీకొక చిన్న గండం 


ఉంది, నాగళ్ళపూడి గట్టున ఫకీరు ఒక 
శక్తిని కావలిపెట్టాడు, అది మాయవేషం 
వెసుకుని తక్కుతూ, తారుతూ నీ' దగ్గిరికి 
వస్తుంది.దానిమాయలో పడకు. బాగ త్ర,” 

ఈ మాటలు విని బాలవద్ది రాజు 
నాగరాజుకు సాష్టాంగపడి. ఆశీర్వాదం 
పొందాడు, ఆ, పగలల్లా నడిచి అతను 
పులిరాజుపట్నం చేరుకుని . పోద్దుకూకే 
వేళకు పూటకూళ్ల 'పెద్దమ్షు ఇంటికెళ్లాడు. 

బాలుడు అన్నం నిళ్లూ లేకుండా చాలా 
దూరంనుంచి వచ్చాడని పూటకూళ్ల 
పెద్ద చప్పున పొయ్యి రాజేసి నాలుగు 
కూరలు తరిగి వంట ఆరంభించింది, 

“ ఏమిటవ్వా ఈ ఊళ్లో విశేషాలూ?” 
అన్నాడు బాలుడు, 

“విశేష లేమున్నాయి, నాయనా? 
మంచినీరు ముట్టి 'ఆరునెల్లయిందిగదా 1” 
అన్నది పూటకూళ్ళ పెద్దమ్మ, 


“చందమామ” 


ఖే 


“అదేం, పెద్దమ్మా ?” 

“ తాగటానికీ ఉప్పనీళ్లే, వంటకి ఉప్పు 
నీళ్లే, పప్పుడక్కు చస్రున్నామం టే నము” 

“మీ ఊరికి మంచినీళ్ళ బావి లేదా?” 

“ఉంపే ఏం లాభం, నాయనా? మా 
(పాణంమీడికి పులి ఒకటి దాపరించెగా?” 

“చెప్పవూ? ఎక్కడుందా పులి?” 

“నువు వినలేదు గామాలు. మావూరి 
కోట ఉత్తరపు గోడ అవతల మంచినీళ్ళ 
బావిదగ్గిర చేరింది ఒక పాపిష్టి పులి. ఆరు 
నెల్లనుంచీ అటుకేసి వెళ్లినవారి నందర్నీ 
చంపుకు తింటున్నది. దాన్ని చంపటం 
ఎవరివల్లా కాలేదు.” అన్నది పెద్దమ్మ. 


Ht సా ర ఫి భై 


i శశంపకతాాంక కుంతి! 


“మీ ఊరి రాజుగా రేంచేస్తున్నారు?” 
“ఏం చేస్తారు? పద్ధెనిమిది కులాల 
వాళ్ళలో ఎవరు పులిని ' చంపినా తన 
కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చాటించారు. 
మూడుమూరల కాగితంమీద అదే 
రాయించి నడివీధిలో అంటించారు. కాని 
పులినిచంపే నాధుడేడీ?” 
బాలుడు భోంచేసి పడుకున్నాడు, 
తెల్లవారే లేచి స్నానంచేసి, చద్ది అన్నం 
తిని రత్నకంబళి పైన వేసుకుని బయలు 
దేర్కి ఉత్తరపు దరవాజా దగ్గికికవచ్చాడు. 
దరవాజా తాళంవేసిఉంది గాని అక్కడ 
కాపలావాళ్లున్నారు. “ఎవరోయ్‌? ఈ 
తలుపు తాళం వేశారేం? తియ్యండి, నే 
నిటు వెల్లాలి,” అన్నాడు బాలుడు, 
“ఇటు నడవటం మానేశారు. తూర్పు 
దరవాజాకుండాపో” అన్నారు కాపలావాళ్లు. 
“నే నికే పోవాలి.”' అన్నాడు బాలుడు, 
“అబ్బాయా, ఉన్నమాట చెప్పకపోతే 
మాకు పాపం చుట్టుకుంటుంది, ఇక్ష_డకు 
దగ్గిరిగా మంచినీటి బావిదగ్గిర పెద్ద పులి 
ఉంది. అందిన వాజ్ఞల్తా చంపుకు 
తింటుంది,” అన్నారు కాపలావాళ్లు, 
“ఏదీ? ఆ పులిని ఒకసారి చూద్దాం, 
తలుపులుతెరవండి”, అన్నాడు బాలుడు. 


చంద్గమ్లాను జాతర రాయా ష్‌ 


REPENS 


కాపలావాళ్ళు తలుపులు తెరిచి, బాల 
వద్దిరాజును బయటికి పోనిచ్చి మళ్లీ తలు 
పులకు తాళాలు పెట్టారు. 

బాలవద్దిరాజు పులిని వెతుక్కుంటూ 
మంచీనీళ్ల భావిదగ్గిరికి వెళ్లాడు. పులి 
ఆహారం వెతుక్కుంటూ వస్తూ బాలుణ్ణి 
చూసి గాం(్రిస్లూ మీదకు దూకింది. 
భాలుడు చంద్రాయుధం దూసి దాని 
కుత్తుకలో పొడిచేశాడు, పులి వెల్తికిలాపడి 
తన్నుకు చచ్చింది, బాలుడు దాని కాళ్ళ 
గోళ్లూ, తోక చివరభాగమూ కోసుకుని 
తూర్పు దర్వాజాగుండా పట్నం (ప్రవేశించి 
పూటకూళ్ల పెద్దమ్మ ఇంటికి తిరిగొచ్చాడు. 


MTR: Cw భి TE 


సన ఎక్కడికి పోయినావు, నాయనా?” 
అన్నది పెద్దమ్మ, గ 
“పట్నం చూడబోయినాను, ఎంత 
చూసినా తనివి తీరటం లేదు. ఒకటి 
రెండు రోజులుండిగాని పోను 1” అన్నాడు, 
అది ఇట్లా ఉండగా అ వట్టణంలో 
తిప్పడనే చాకలి ఒకడున్నాడు. వాడు వట్టి 
వనికిమాలిన వెధవ. మూడునెల్లకొకసారైనా 
బట్టలకు వెళ్లేవాడు కాడు. ఎప్పుడూ తప్ప 
తాగి ఒళ్లు తెలియకుండా ఉండేవాడు. 
ఇవాళ వాడు యథాప్రకారం తప్పతాగి 
మల్లీ ఊల్లోకి వస్తూ, ఎటుపోతున్నదీ తెలీక 
మంచినిళ్ల బావిదగ్గిరికి వచ్చాడు. అక్కడ 


Eee మా! 


దారికడ్డంగా పులి కనిపించింది, ఆ నిషాలో 
వాడికి భయంకూడా కలగలేదు, చేతిలో 
ఉన్న దుడ్డు+(ర్ర ఎత్తి దబాదబా నాలుగు 
బాదాడు, పులి కద ల్లేదు, మెడల్లేదు. 
తొంగి చూశాడు, చచ్చినట్టు కనిపించింది. 
కాలితో తన్ని చూశాడు. నిజంగా చచ్చింది. 

తిప్పడు “నా రంగా, రాజుకూతుర్ని 
పెళ్లాడతా గామాలె! రాజునౌతా గామాలె | 
అంతా నా కాళ్లకాడ మొక్కుతారు 
గామాలె!” అనుకుని రాజుగారి ఆస్థానానికి 
పరిగెత్తసాగాడు, దారిలో అందరూ వాణ్ణి 
చూసి ఆశ్చర్యపడ్డారు, ఎవరైనా వాణ్ణి 
అడ్డం తగిలి పలకరిస్తే వాళ్లని ఒక్కతోపు 


తోసి పరిగెత్తుతూ దివాణం చేరాడు, రాజు 
గారిదగ్గిర సాష్టాంగపడి, “మహాప్రభూ, 
నేను మంచినిళ్ళ బావికాడ ఉన్న పులిని 
చంపేశాను, కావలిస్తే శవాన్ని పరీక చేసి 
నాకు తమ కూతుర్ని ఇచ్చి వివాహం 
చేయించండి ” అన్నాడు, 

రాజుగారూ, రాజబంధువులూ కూడా 
ఈ వార్త విని నిర్దాంతపోయినారు. -మహా 
మహావాళ్లు చంపలెక పోయిన పులిని ఈ 
తాగుబోతు చంపుతాడని ఎవరనుకొంటారు? 
రాజుగారికూతుర్ని తిప్పడికిచ్చి చెయ్యటం 
ఎట్లా? ఆడినమాట తప్పటం ఎట్లా? 

“రాజుగారి మనుషులు వెళ్లి చచ్చి 
పోయిన పెద్దపులిని పరీక్షించారు." పులి 
చచ్చినమాట నిజమేనని తేలింది. చాకలి 
తిప్పడు పులిని చంపొడు కనక, మంచి 
ముహూర్తం చూసి వాడికి రాజుగారి 
కూతురు, సుభదాదేవిని ఇచ్చి పెళ్లి 
చేస్తామని రాజుగారు చాటింపించాడు. 

రాజుగారింట ఎవరిముఖానా ఆనందం 
లేదు, సంబరమంతా చాకలి తిప్పడిది. 
వాడు తన పెళ్ళాన్ని చావచితకగొట్టి తన 
బంధువులనందర్శీ పిలిచి అందరికీ కల్లు 
పోయించి అప్పుడే ఒక దర్బారు చేసి 
జెల్లవార్థూ ఉత్సవం చేసుకున్నాడు! 


"చందమామ 
20 


ఇక్కడ పూటకూళ్ళ పెద్దమ్మ ఇంటో 
బాలవద్దిరాజు భోజనం చేసి అలిసిపోయి 
న్నిదపోయినాడు. పూటకూళ్ళమ్మకు ఏదో 
అనుమానం తగిలింది, బాలుడు ఏదో చేసి 


వచ్చాడని ఆమెకు సందేహం కలిగింది, 
ఇంతలో చాకలి తిప్పడు పులిని చంపా 
డన్న చాటింపు వినపడింది. బాలుడు నిద 
పోతుండగా పూటకూళ్లమ్మ అతని చంద్రా 
యుథం తీసి పరీక్ష చేసింది. పూటకూళ్లము 
సందేహం జాస్తి అయింది. ఇంతలో పులి 
గోళ్ళ మూట ఆమె కంట పడింది. విప్పి 
చూస్తే అందులో పులిగోళ్లూ పులి తోక 
ముక్కా కనిపించాయి. అర్థర్మాతివేళ 


WCET 


జొ చంద మామ. అ 
22 3 


ఇ 


ప్రమ్రపళహా దలు వల 
పూటకూళ్ళమ్మ ఈ సాక్ష్యం పట్టుకుని 
రాజుగారి దివాణానికి వెళ్ళింది. న 

తెల్లవారేసరికల్లా తిప్పడి ఇంటికి రాజు 
భటులు]! వచ్చి వాళ్ణి పెడరెక్కులు విరిచి 
కట్టిజైలుకు తీసుకు[పోయినారు, అదే 
సమయంలో పూటకూళ్ల పెద్దమ్మ ఇంటికి 
రాజుగారు పల్లకీ ఎక్కివచ్చి బాలవద్ది 
రాజును _ ఎక్కించుకుని తన నగరుకు 
పోయి సకల మర్యాదలూ జరిపాడు. 1 

పులిరాజు తనకు ససుభదనిచ్చి పెళ్ళి 
చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తున్నాడని 
తెలియగానే బాలవద్దిరాజు, “నేను మా 
తల్లిని చెరవిడిపించ బోతున్నాను, అందు 
చేత ఇప్పుడు పెళ్లి చేసుకోవటం భావ్యం 
కాదు. మా అమ్మతో సహా తిరిగివచ్చే 
టప్పుడు ఇక్కడ ఆగి పెళ్లి చేనుకుని మా 
వూరు పోతాను,” అన్నాడు. 

బాలుడు చెప్పినదానికి పులిరాజు సరే 
నని నాగంభొట్లనే (బాహ్మణుణ్ణి తోడిచ్చి 
పంపాడు, పులిరాజుపట్నానికీ, గంగవాడి 
పట్నానికీ పన్నెండామడ దూరం, రెండు 
జాములు పొద్దెక్కేవరకూ ఇద్దరూ నడి 
చారు. బాలుడికి దాహమయి౦ది. 
(వాహ్మడు బావి చూపిస్తాను రమ్మని 


ఖాళి 


కరతల EI పాటి? 
వక్టదారి పట్టించి, ఒక పాడుపడిన నూతి 
దగ్గిరికి తీసుకుపోయినాడు. ఆ బావిలో 
నీరు లోతుగా ఉంది. లోపలిపక్కల రేగు 
పాదలున్నాయి. నీరు చేదుకునేటందుకు 
చేదలేదు. అందుచేత నడుముకి బాలవద్ది 
రాజు పాగా చుట్టుకుని ముందుగా 
(కూహ్మణుడు బావిలో దిగి నీర్యుతాగి పైకి 
వచ్చాడు. 

పైక వచ్చిన బ్రాహ్మణుడు, శ. అబ్బాయా 
బావి చాలా లోతుగా ఉన్నది, నిలువునా 
రేగుకంసలున్నాయి, నీ నగలూ కత్తీ 
తీసిపెట్టి దిగు. లేకపోతే నిష్కారణంగా 
కంపలకు చిక్టుకుని నీటిలో పడిపోతాయి.” 
అని చెప్పాడు, బాలుడు బ్రాహ్మడి మాటలు 
నమ్మి తన నగలూ, కత్తీ తీసి ఒడ్డున 
పెట్టి నడుముకు పాగా చుట్టుకుని 
బావిలోకి దిగాడు. బాలుడు బావిలో 
దిగిందే వ్యవథానంగా (బ్రాహ్మడు కత్తితో 
పాగా కోసి బాలుడి నగలూ కత్తీ అప 
హరించి, గంగవాదిపట్నం వెళ్లి, ఆనగలు 
టోగంవాళ్లకిచ్చి విలాసంగా తిరగసాగాడు. 

కొంతకాలానికి (బాహ్మడిదగ్గిర డబ్బయి 
పోయింది, ఎవరూ దగ్గిరికి చేరనివ్వలేదు, 
పొట్ట పోసుకోవటానికి గోపాలస్వామివారి 


గుడిపక్క రథం దగ్గిర చేరి యాచన 
ఆరంభించాడు. 

ఇక్కడ నాగంభొట్లు పాగా కోసెయ్యగా 
నీటిలో పడిపోయిన బాలవద్దిరాజు న్నిదా 
హారాలు లేకుండా ఆ బావిలో చాలాకాలం 


ఉన్నాడు. ఎన్ని కేకలు పెట్టినా ఆ క్రిక్రా 
రణ్యంలో ఆలకించేవారు లేరు. ఇంతలో 
ఒకనాడు గంగవాదిపట్నం రాజు అడవికి 
వేటకు పోయి, వేటకుక్కలకు నీరు పెట్ట 
టానికిగాను ఈ పాడుబడ్డ బావిదగ్గిరికి పరి 
వారంతోకూడా వచ్చాడు. రాజుగారి నౌకర్లు 
చెంబుకు పాగా కట్టి నూతిలో వెయ్యగానే 
బాలుడు ఆ పాగా పట్టుకున్నాడు, చెంబు 


sr చందమామ అ నన 
28 


PROT. Np 


పైకి. లాగేటప్పుడు చాలా బరువుగా 
వుండటం చూసి నౌకర్లు చాలా ఆశ్చర్య 
పడ్డారు. వాళ్లధర్మాన బాలవద్దిరాజు 
(ప్రాణాలతో బయటపడ్డాడు. 


అతన్ని . గంగవాదిరాజు తన. ఊరికి 


తీసుకుపోయి ఆతని సమాచారమంతా 
అడిగాడు. బాలుడు అన్ని విషయాలూ 
చెప్పి, తాను పులిరాజుపట్నంనుంచి వస్తూ 
సుడిగాలికి బావిలో పడ్డానని చెప్పాడు. 
గంగవాదిరాజు బాలుడికి తన కుమార్తెను 
ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. అందుకు 
బాలుడు తన తల్లిని మాయలఫకీరు చెర 
విడిపించనిదే పెళ్లాడననీ, తల్లితో తిరిగి 
వచ్చేటప్పుడు పెళ్ళాడుతాననీ చెప్పాడు. 
రాజుగారు సరేనన్నాడు, 

ఒకనాడు రాజుగారు బాలవద్దిరాజుకు 
గోపాలస్వామివారి గుడి చూపించటానికి 


తీసుకువెళ్ళాడు, అక్కడ రథం దగ్గిర - 


కూర్చుని ఉన్న (బ్రాహ్మణి చూసి బాలుడు 
“నమస్కారమయ్యా, నాగ ౦ భొట్లూ,” 
అన్నాడు. (బాహ్మడి మొహాన కత్తి వేస్తే 
నెత్తురుచుక్క లేదు. 

బాలవద్దిరాజు ,రాజుతో చెప్పి ఆ 
(ఖాహ్మడికి చాలా సహాయం చేయించాడు: 
మర్నాడు జాలుడు రాజుగారిచ్చిన కానూ 
కలు పుచ్చుకొని మళ్లా బయలుదేరాడు. 
రోజల్లా నడిచాడు, చిలుకవాదిపట్టణం 
రెండుకోసు లుందనగా చీకటి పడి 
పోయింది, చీకటిలో కాలు సాగక బాలుడు 
అక్కడే ఉన్న ఒక పాడుదేవళంలో పడు 
కున్నాడు. కాని ఆకలి దహించుకుపోతూ 
ఉండటంచేత అతనికి నిద పట్టలేదు. 

ఒక రాత్రివేళ, ఒక నక్కా, పులీ 
దేవళం. దగ్గిర చేరి కబుర్లు చెప్పుకో 
సాగాయి. బాలవద్దిరాజు వాటి సంభాషణ 
వింటున్నాడు. [ఇంకా వుంది] 


వులీ, నక్కా యిలా మాట్లాడుకో సాగినై, 

“పృలిబావా, పులిబావా! నాకు రేపు 
పండగ, రాచకురుపుతో ఆరునెలలనుంచీ 
బాధ పడుతున్న చిలుకవాదిపట్నం రాజు 
కూతురు రేపు కడతేరుతుంది, నాకు 
మంచి విందు.” అన్నది నక్క. 

“నక్కబావా! ఈ రాచకురుపుకు 
మందే లేదా?” అన్నది పులి. 

“లేకేం? ఈ దేవళంమీద ఏడాకుల 
మొక్క ఒకటి ఉన్నది. ఈ అకులు 
కురుపుమీద వేసికట్టి మూడోనాడు తీసి 
చూస్తే కురుపెక్కడ పుట్టిందో ఎవరూ 
కనుక్కోలేరు” అన్నది నక్క. 

ఈమాటలు విన్న బాలుడు తెల్లవార 
గానే లేచి దేవళంఎక్కి దానిమీద ఉన్న 
మొక్కకుగల ఏడాకులూ . కోసుకుని 
ధట్టిలో బిగించి కట్టి బారెడు పొద్దెక్కే 


3 RUT, 
వరకల్లా చిలుకవాదిపట్నం చేరి పూట 
కూళ్ళ పెద్దమ్మ ఇంటికి వెళ్ళాడు. 

స పెద్దమ్మా, వరహా . ఇస్తాను త్వరగా 
అన్నం వొండిపెట్టు ” అన్నాడు బాలుడు. 

“అయ్యో, నాయనా! ఇప్పుడు అన్నం 
వండేటట్టుగా ఉన్నదా? మా రాజు 
కూతురు రాచకురుపు లేచి కిందట్టూ 
మీదట్టూగా ఉంది, నేను త్వరగా అక్కడి 
కెళ్ళాలి, నువు ఇంకెక్కడైనా భోజనం 
చూసుకో” అన్నది పూటకూళ్ల పెద్దమ్మ. 

“నాకు ఇంత తిండి పెడితే మీ రాజు 
కూతురి వ్యాధి నేనే నయం చేస్తాగా?” 
అన్నాడు బాలుడు, 

“మహామహా వైద్యులు కుదర్చనిదాన్ని 
నువు కుదుర్చుతావా? అంతఆకలిగాఉం కే 
చద్ది అన్నంఉంది తిను” అంటూ పెద్దమ్మ 
బాలుడికి రాతి మిగిలిన అన్నం పెట్టింది, 


“చందమామ” 


“పెద్దమ్మా, నీతోకూడా నేను కోటలోకి 
వచ్చి రాజుకూతురుకు వైద్యం చేస్తాను. 
నను) తీసుకుపోతావా ?” అని అడిగాడు 
బాలుడు, 

పెద్దమ్మ సరేనన్నది. 

అప్పటికే రాజుకూతుర్ని కింద పెన 
శారు. వైద్యలు నాడి కీణుస్తున్న దన్నారు: 
బాలుడు రాజుగారితో రాజుకూతురి పుండు 
చూపించమన్నాడు. మహా మహా వైద్యులు 
ఏమీ చేయలేక పోయినారు గాని ఈ కుర్ర 
వాడు చేస్తాడా అని అనుకుంటూనే రాజు 
గారు బాలుడికి తన కూతురి ' పుండు 
చూపించాడు, బాలుడు ధట్టిలోనుంచి 


విడాకులూ తీసి, పుండు కడిగించి దాని 
మీవ ఏడాకులూ వేసి కట్టు కట్టించాడు... 

కిందపెట్టిన రాజుకూతురు ఎంతకూ 
చావలేదు. వైద్యులు నాడి చూస్తి “ఇంకా 
(ప్రాణంఉంది, అవాళకు ఫరవాలేదు, ”” 
అన్నారు.. రెండోరోజుకూడా నాడి ఆడు 
తూనే ఉంది. రాజుకూతురు ఇంకోరోజు 
కూడా బతుకుతుందన్నారు వైమ్యలు, 

మూడో రోజు తెల్లవారి బాలుడు రాజు 
కూతురి కట్టు విప్పించాడు. కురుపు జాడ 
లేదు. అందరూ ఆశ్చర్యపోయినారు, 
“నిన్ను ఈశ్వరుడే పంపాడు. నువు సామా 
న్యుడివి కావు.” అన్నాడు రాజుగారు 
బాలుడితో, ప్రజలంతా సంతోషం పట్టలేక. 
బాలుజ్ఞు చూడటానికి ఎగబడ్డారు. అందరూ 
చూడగలందులకు రాజుగారు తన 
కుమా ర్తెనూ, బాలవద్దిరాజునూ పల్లకిలో 
ఎక్కించి మేళతాళాలతో ఊరు అన్ని 
వీధుళా ఊరేగించాడు, 

పదిహేను రోజులు బాలుడు రాజు 
గారింట గడిప్క శలవు ఇప్పించమని 
అడిగాడు. 

“నాయనా, నా కూతుర్ని బతికించావు, 
దాన్ని నువే పెళ్ళాడు” అన్నాడు రాజు, 


ఓ చందమామ 
16 


బాలుడు తన వృత్తాంతమంతా చెప్పి, 
“ నాగళ్లపూడి గట్టున మాయలఫకిరు 
చెరలో ఉన్న మా అమ్మను విడిపించి 
వచ్చేటప్పుడు నేను మీ ఆమ్మాయిని 
పెళ్ళాడుతాను.” అని రాజుగారిచ్చిన 
నగలూ అవీ పుచ్చుకొని బయలుదేరి 
నయనవాడిపట్నం చేరాడు. అక్కడ భోం 
చేనుకుని నాగళ్ళపూడి గట్టుకు వచ్చాడు, 
దూరాన మసీమ కోట కనిపిస్తున్నాయి. 

“ఆ మసీదులో నేగదా మా అమ్మ చెర 
ఉన్నది! ఆ కోటచుట్టుగదా మాతండ్రులు 
శిలలైనారు !' అనుకున్నాడు బాలుడు, 


బాలు డీవిధంగా నాగళ్ళపూడిగట్టు 
సమీపిస్తూ ఉండగా, మాయలఫకీరు ఆ 
గట్టుమీద కాపలా ఉంచిన పాలిమేరశ క్రి 


అతన్ని చూసింది. పదహారేళ్ళ బాల 
కుమార్తె వేషం ధరించి తక్కుతూ 
తారుతూ. ముసిముసినవ్వులు నవ్వుతూ 
బాలుడికెదురుగా వచ్చింది. ఆ వచ్చేది 
తనను చంపటానికి మాయలఫకీరు 
ఉంచిన పొలిమేరశ క్తి అని బాలుడు 
వెంటనే (గహించి అది దగ్గిరికి రాగానే 
తన మొలలో ఉన్న బాకు తీసి దాన్ని 
చంపబోయినాడు, 


చందమా మ 
19 


పాలిమేరశ క్రి గడగడా వొణుకుతూ 
"అయ్యో, నన్ను చంపకు, నీకు మీ 
అమ్మ కనిపించే ఉపాయం చెబుతాను ” 
అన్నది, 

“ ఉపాయం చెబితే నిన్ను ప్రాణాలతో 
వొదుల్తాను.” ఆన్నాడు బాలుడు, 

“ఈ నాగళ్ళపూడి గట్టుమీద తంబళ్ళ 
పెద్ది ఉన్నది. అది ఫకీరుకు దండలు కడు 
తుంది, దాని ఇంటికి పోయి దాహం 
అడుగు, ఎవరబ్బాయీ నువు అని అడిగితే 
మీ తండ్రిపేరు తంబళ్ల శరబయ్య అనీ 
మీ తల్లిపేరు నాగమ్మ అనీ, నీపేరు 
వీరయ్య అనీ చెప్పు. మీ అమ్మా నాయనా 


brs rc NE TE 


చచ్చిపోయారని కూడా చెప్పు, ఆతర్వాత 
నీకు మీ అమ్మ కనిపిస్తుంది,” అని చెప్పి 
పాలిమేరశ క్తి బాలుడికి తన చేతి బెత్తం 
ఇచ్చింది, 

బాలవద్దిరాజు తంబళ్లపెద్ది ఇంటికి 
పోయి పాలిమేరశక్తి చెప్పినకై చేశాడు. 
"అయ్యో, మనమడా 1” అంటూ తంబళ్ళ 
పెద్ది బాలుణ్ణి కౌగిలించుకున్నది, 

5 అమ్మా, నాన్నా కులాసాగా 
ఉన్నారా నాయనా?” అని అడిగింది 
తంబళ్ల పెద్ది. 

“ఇద్దరూ చచ్చారు” అన్నాడు బాలుడు, 

తన కూతురూ, అల్లుడూ చచ్చారని 
వినగానే పెద్ది చాలా విచారించి మనమజ్జి 
తనదగ్గిరే ఉండమన్నది, 

తంబళ్లపెద్ది రోజూ మాయలఫకీరుకు 
దండలు కడుతుంది, బాలుడు, “ అవ్వా, 
నేనుకూడా మంచి దండలు కడతాను” 
అన్నాడు. 

“కట్టు, నాయనా,” అన్నది పెద్ది, 

బాలుడు మాయలఫకీరు మనసు 
రంజించేటట్టుగా పెద్దపెద్ద దండలు, 
రకరశాల ఆకారాలలో కట్టాడు. తన తల్లి 
బాలనాగమ్మ కని ఒక దండ చిక్కిరి 


I చందనూవను హాం వానా 
3 4 20 


ROE TOT) 


విక్కిరిగా కట్టి అందులో తన వేలి 


ఉంగరం ఉంచాడు, వాటన్నిటినీ తంబళ్ల 
పెద్ది కిచ్చి పంపాడు, 

దండలు చూసి మాయలఫకీరు చాలా 
సంతోషించి ఎవరు కట్టారని అడిగాడు. 
నా కూతురి కొడుకు కట్టాడని చెప్పింది 
పెద్ది. వాడు మూడు రోజులయి పడమట 
నుంచి వచ్చాడన్నది. 

మాయలఫకీరు పెద్ది జీతం పెంచి, 
పిల్లవాడికి బాగా భోజనం పెట్టి చక్కగా 
పెంచమన్నాడు. 

తంబళ్ళపెద్ది బాలనాగమ్మ మేడకు 
వచ్చి ఆమె దండ ఆమెకిచ్చింది. “నాకు 
దండలే తక్కు వయాయా?' అంటూ 
బాలనాగమ్మ పెద్ది ఇచ్చిన దండను గిర 
వాటు వేసిఖది. దండ గోడకు తగిలి 
ఉంగరం కింద పడింది. 

ఆ ఉంగరం చూడగానే బాలనాగమ్మ 
గుర్తుపట్టి తన కొడుకును చూసినక్షు సంతో 
షమ్తూ దుఃఖమూ పట్టలేక పెద్దపెట్టున 
ఏడుస్తూ, “నా తండ్రీ, నువు పంపించావా 
ఈ ఉంగరం? నువు వచ్చావా? నువెం 
దుకు వచ్చావురా తండ్రీ? నిన్నీ మాయ 
ముండాకొడుకు బతకనిచ్చేనా £ ఈ పాప 


ఘంటా 


ఖర్ముడు నీ తండులనందర్నీ తన పొట్టన 

పెట్టుకున్నాడే 1” అని తనలో అనుకుని, 

ఉంగరం తన చేతికి పెట్టుకుంది. 
బాలుడు ఆ రోజుకారోజు మంచి 


దండలు, ఆంతస్తులు అంతస్తులుగా కట్టి 
ఫకీరును మెప్పించసాగాడు, ఒకనాడు 
ఫకీరు పెద్దితో "పెద్దూ, నువునీ మనవణ్ణ 
తెచ్చి నాకు చూపించు” అన్నాడు, 
మర్నాడు దండలు తెచ్చేటప్పుడ్కు 
తంబళ్ళ పెద్ది బాలుణ్ణి ఫకీరువద్దకు వెంట 
బెట్టుకుని వెళ్లింది. ఫకిరు క్నురవాణ్ణి చూసి 
చాలా సంతోషించి, ఒరే అబ్బాయీ! నువు 
దండలు బాగా కడతావు. నీకు ఏనుగలా 


నా. చందృసామ పలయత హార చలి 


గుర్రాలా? ఏం కావాలి, కోరుకో” 
అన్నాడు, 

“అయ్యా నాకవన్నీ దేనికి? నీదగ్గిర 
పన్నెండు స్తంభాల మసీదున్నదట. అది 
చాలా అద్భుతంగా ఉందట. దాన్ని నాకు 
చూపిస్తే సంతోషిస్తాను ” అన్నాడు బాలుడు. 

“అరే, ఆ మసీదులో పానుగంటి బాల 


నాగమ్మ (వతం చేస్తున్నదిరా. ఆ (వతం 
అయేదాకా నేను మసీదులో అడుగుపెట్ట 
రాదు. మరేదన్నా కోరుకో 1” అన్నాడు 
మాయలఫకీరు. 

“అయ్యా, నువు రాకపోతే, నన్నే వెళ్లి 
చూసి రానివ్వరాదా?” అన్నాడు బాలుడు, 


“అరే, దర్వాజాలు మంత్రంతో బిగించి 
ఉన్నాయిరా? ఎట్లా తెరుచుకుంటాయి? 
పోనీ ఆ మంత్రాలు నీకు చెబుతాను. వెళ్లి 
మసీదు చూసి రా!” ఆని మాయలఫకీరు 
బాలుడికి మసీదు తలుపులు తెరిచి మూసే 
మంత్రాలన్నీ చెప్పాడు. 

బాలవద్దిరాజు మసీదులో అడుగుపెడు 
తూనే" మూర్తీభవించిన ఒక దేవతవలె 
కూర్చున్న తన తల్లిని చూసి, అడుగులో 
అడుగు వేసుకులటూ ఆమెను సమీపిం 
చాడు, ' 

బాలనాగమ్మ తల ఎత్తి ఆతన్ని 
చూడలేదు. ఆ వచ్చేది మాయలఫకీరేనని 
ఆమె నమ్మకం, బాలుడి పాదాలు ఇంకా 
అంతదూరంలో ఉండగానే ఆమె, 
“ఓరీ, ఫకీరూ! ఇంక ఒక్క. అడుగు 
ముందుకువచ్చావా, తల పగిలి చస్తావు 1” 
అన్నది. 

దానికి బాలుడు,. “అమ్మా! - నేను, 
మాయలఫకీరును కానమ్మా! నీకొడుకు 
బాలవద్దిరాజును! నాకేసి చూడు! 
అన్నాడు, 

బాలనాగమ్మ అనుమానంతో తల 
పైకెత్తి చూసి, "ఏమో ఎట్లా నమ్మటం ? 


చందమామ = 
22 


ఫకీరు మాయవేషా లెన్నయినా వేస్తాడు,” 
అన్నది, 

“నేను నీ కొడుకునే! ఫకీరుముండా 
కొడుకును కడతేర్చి నిన్ను రక్షించటానికి 
ఎన్నో శమలుపడి వచ్చాను. నా ఉంగరం 
కూడా నీకు తంబళ్లపెద్దిచేత పంపించాను. 
త్వరగా తిరిగి పోకపోతే ఫకీరు అనుమా 
నిస్తాడు. నేను నీతో మాట్లాడాలిసి ఉంది, 
అనుమానంతో కాలం వ్యర్థం చెయ్య 
డ్దమ్మా.” ఆని బాలుడు బతిమాలాడు. 

ఈ మాటతో. బాలనాగమ్మ సందేహం 
తీరింది. 'ఆమె చివాల్పలేచి తన కొడుకును 
కావిలించుకున్మి చంటిబిడ్డను ముద్దులాడి 


నట్టు ముద్దులాడింది, ఆమెకు నంతోషమూ 


దుఃఖమూకూడా పొంగి వచ్చాయి. 

“నాయనా, పసివాడివి. మన పన్నెండు 
వేల బలగాన్నీ రాళ్లగుట్టలుచేసి పారేసిన 
ఈ ఫకీరును నువ్వెట్లా జయిస్తావురా ? 
(ప్రాణాలు దక్కించుకుని ఇంటికి తిరిగిపో, 
నేనునీ కెక్కడి తల్లిని? నిన్ను పెంచి 
పెద్దచేసిన ఆ ఆరుగురు అక్క చెల్లెళ్ళే నీ 
తల్లులు ! ప్కో నాయనా, పో, కంటికి 
అవుషించావు, చాలు!" అని ఏడవ 
సాగింది. 


చంద 


బాలుడు ఆమెను కష్టపడి ఊరడించి 
ఆమెకు రహన్యంగా ఒక ఆలోచన చెప్పి, 
తల్లిదగ్గిర సెలవుపు చ్చుకొన్కి మసీదు 
తలుపు మళ్లీ మూసేసి ఏమీ ఎరగనట్టు 
ఫకీరుదగ్గిరికి వచ్చేశాడు. 

“ఏం, కురాడా? ఎట్లాఉంది మసీదు?” 
అన్నాడు ఫకీరు, 

"అయ్యా, ఆ మసీదు అందంచూస్తే 
అక ఆకలిదప్పులుకూడా తెలియలేదు. 
విడిచి రాలేక, రాలేక వచ్చేశాను” 
అన్నాడు బాలుడు © 

ఫకీరు నవ్వి, “పిచ్చివాడా, మసీదు 
చూస్తే కడుపు నిండుతుందా? బాగా 


మామ 
28 


భోంచెయ్యాలి, కడుపునిండాలి, రాజ్యం 
చేయాలి, సుఖపడాలి,” అన్నాడు, 

బాలుడు తంబళ్ల పెద్దితోసహా ఫకిఈ 
దగ్గిర సెలవుపుచ్చుకొని తిరుగ ఇంటికి 
వచ్చేశాడు. 

మర్నాడు బాలనాగమ్మ పెందలాడే 
లేచింది. తలంటి పోనుకున్నది, నగ 
లన్నీ పెట్టుకుని చక్కగా అలంకరించు 
కున్నది. తాంబూలం వేసుకున్నది, 


ఫకీరుకోసం పెద్దెత్తుగా వంట తయారు 
చేయించింది, ఫకీరు పూలతోటకు షికారు 
పోయి తిరిగి వచ్చే సమయంకోసం 


కాచుకుని ఉండి, వాణ్ణి భోజనానికి ఆహ్వా 

నించింది. 
ఫకీరు బాగా భోంచేసి, కల్లూ, సారాయీ 
తాగి, నల్లమందువేసి, గంజాయిచిలుంపట్టి 
మంచి హుషారుగా ఉన్న సమయంలో 
తంబళ్ల పెద్ది గొప్పగొప్ప పూలదండలుతెచ్చి 
ఫకీరుదగ్గిర పెట్టిపోయింది, ఇంతలో 
బాలనాగమ్మ పాముకూసంలాంటి చీరెగట్టి, 
నగలతో ధగధగలాడుతూ, తాంబూలం 
సములుళూ, మందగమనం౦ంతో, నవ్వు 
ముఖంతో ఫకీరుదగ్గిరికి వచ్చి నిలబడింది. 
[ఇంకా వుంది] 


క తని జక జక క జ 6 


చక్కగా అలంకరించుకొని వచ్చి తన “ఆ తరవాత నాదాని వైపోతావా?” 

ఎదట నిలబడిన బాలనాగమ్మను చూడ అన్నాడు ఫకీరు, \ 

గానే మాయలఫకీరుకు మరింత నిషా “ అయిపోతాను. కాని, ఒక్కటి చెబితే 

ఎక్కిపోయింది. నేను సంతోషంతో నీదాన్నవుతాను ” 
“ఏం, బాలనాగూ, ఉన్నట్టుండి ఇట్లా అన్నది బాలనాగమ్మ, ల ౭ 

మారిపోయినావు * అన్నాడు. “సమిటది? నీ కోరిక కడ్డేమిటి zr 
“నా పన్నెం డేం జ్ల వతం అయిపో అన్నాడు ఫకీరు. 

వచ్చింది,” అన్నది బాలనాగమ్మ. “ "నీ పాణం ఎక్కడున్నదీ చెప్పాలి. 
ఆమాట వినగానే మాయలఫకీరు నిన్నె వరన్నాచంపేస్తే అ తరవాత నాకు 

చెంగున ఒక్క దూకుదూకి బాలనాగమ్షును దిక్కెవరు 7?” అన్నది బాలనాగమ్మ, 

శావిలించుకోబోయాడు, ఫకీరు. బిగ్గిరిగా . నవ్వి, “ఓసి పిచ్చి 
“ఆగు, ఫకీరూ, ఆగు! నన్నంటితే తల దానా! నా పాణం ఎవరికీ అందేది కాదు. 

పగిలి నిష్కారణంగా చస్తావు, నా్యవతం_ దాన్ని నువు రక్షించనక్కర్లేదు. నేనే 

ఇంకా తొమ్మిది రోజులున్నది, ఈ తొమ్మిది రకించుకుంటానుు” అన్నాడు, 

రోజులూ ఓపికపట్టితివా ఆ తరవాత నీ బాలనాగమ్మ చిన్నబు చ్చుకు ని, 

కడ్డులేద్కు” అన్నది బాలనాగమ్మ. “ఎవరికీ నీ ప్రాణం అందదం టే ఎట్లా 


“చందమామ” 


నమ్మటం? కనీసం అది ఎక్కడ ఉన్నదీ 
చెబితే నాకు ధైర్యంగా ఉంటుంది.” 
అన్నది, 

“నరనూనవుడి కెవరికీ అందని చోట 
ఉన్నది. సరేనా?” అన్నాడు ఫకీరు. 

* ఆంత భదంగా ఉంకే నాకు చెప్ప 
టానికేం?” అన్నది బాలనాగమ్మ కోపం 
వచ్చినట్టు నటిస్తూ. 

బాలనాగమ్మకు సంతోషం కలిగించ 
టానికీీ తన ప్రాణం ఎంత భ(దంగా 
ఉందో ఆమెకు తెలియజెప్ప టానికి 
మాయలఫకిరు తన రహస్యం కాస్తా 
చెప్పేశాడు, 


చందమామ 
18 


“స ప్రసముధ్రాల అపతద జీవిగడ్డ. 
జీవిగడ్డలో రాతిగోడల మధ్య రాతికోట, 
రాతికోట నడుమ ఉక్కుకోట, ఉక్కు 
కోటలో అయిదు వందల వెలగ చెట్లు, 
మూడువందల మునగచెట్టు, తొమ్మిది 


| వందల తాడిచెట్లు, అయిదువందల వేప 


చెట్లు, వీటన్నిటి మధ్యా ముంతమామిడి 

చెట్లు, ముంతమామిడి చెట్టు త్మొరలో 

వీడు దొంతర్లు. అన్నిటికన్నా అడుగు 
ణా 

దొంతర్జో బంగారు పంజరం. పంజరంలో 

పంచవన్నెల చిలుక, చిలుక కంఠంలో 


నాప్రాణం ఉంది. ఆ చిలుక చస్తేనే గాని 


నేను చావనుు”. అని చెప్పాడు మాయల 
ఫకీరు. 

బాలనాగమ్మ ముఖం పైకి విప్పారిండి 
గాని లోపల -ఆమెకున్న ఆశలన్నీ ఒక్క 
సారిగా అడుగంటాయి, తన కొడుకు, 
పసివాడు. ఇంకా మిగిలి ఉన్న ఎనిమిది 
రోజుల్లో సప్తసమ్ముదాలు దాటిపోయి ఈ 
కోటలన్నీ దాటి అ చిలకను పట్టుకునే 
దేమిటి, ఫకీరు చచ్చేదేమిట్కి తనను చెర 
విడిపెంచేదేమిటి? 

అయినా ఫకీరు చెప్పినదంతా చీటీమీద 
వ్రాసి బాలనాగమ్మ తంబళ్ళపెద్ది ద్వారా 


తన కొడుక్కు. అందబేసింది. ఆ 
ఉత్తరం చూస్తూనే బాలవద్దికాజు 
తంబళ్ళ పెద్దితో, “అవ్వా, మా 
నాన్నకు రావలసిన బాకీలు కొన్ని 
వనూలు చేసుకువస్తాను. పతాలు 
గడువు దాటిఫోతున్నాయి, (ప్రయా 
శివాని కింత అన్నంకట్టు అన్నాడు. 
తంబళ్ళ పెద్ది నిజమే ననుకుని 
బాలుడి కింత అన్నం మూట గట్టి 
ఇచ్చింది. అది తిసుకుని బాలుడు 
నడక సాగించి దొంతిరాజు పట్ట 
అమూ, రక్తకొల్లూ గడిచి సముద్ర 
తీరానికి చేరుకున్నాడు. 'సమ్ముదం 
వొడ్తున పన్నెండు కొమ్మల మరి 
చెట్టుకింద విశ్రాంతి" తీసుకుని 
ఆలోచించసాగాడు, 

“అప్పుడే తల్లి పెట్టిన గడువులో 
రెండు మూడు రోజులు గడిచాయి, 
ఒక పడవగాని, తెప్పగాని లేకుండా 
బిట్లా నముదం దాటటం? గడు 
వయిపోయినాక మాయల ఫకీరు 
ఒక్క కీణం ఆగుతాడా?వీం 
దారి? అని బాలుడు చింతించ 


సౌగాడు, 


బాలుడీవిధంగా ఆలోచిస్తూ ఉండగా 
చెట్టుమీదనుంచి వీదో వకుల ఆరుపులు 
ఆ రనాదంలాగా వినిపించాయి. బాలుడు 
తల ఎత్తి చూచేసరికి ఒక పెద్ద నాగసర్చ్పం 
చెప్టెక్కుతూ కనిపించింది. బాలుడు 
వెంటనే లేచి చంచాయుధం తీసి పాము 
శిరన్సుమీద ఒక్క దెబ్బ వేశాడు, ఆ 
దెబ్బకు పాము అతనిమీద దూకి ఆతన్ని 
కాటువేసి ప్రాణం విడిచింది. ఆ విషం 
బాలుడి శరీరంలోకి పోయి మైకం 
కమ్మింది. శరీరం కొయ్య జారిపోయింది. 
నోట నురుగులు కక్కుతూ బాలుడు కాస్తా 
(ప్రాణాలు విడిచాడు. 


ఆంరరరలరరోరారురరః 


ఎప్పుడైతే బాల వద్దిరాజు ఇక్కడ 
(ప్రాణాలు 'విడిచాడో అప్పుడే అక్కడ 
పానుగంటిపట్టణంలో అతను నాటిన నాగ 
మల్లిచెట్టు మాడిపోయింది. అతను చచ్చి 
పోయినాడని తెలుసుకుని అతని ఆరుగురు 
తల్లులూ గోడుగోడున ఏడవసాగారు, 

ఇది జరిగిన కొంతసేపటికి రెండు 
గండభేరుండపకులు ముక్కున వీనుగును 
కరుచుకుని, సముద్రంమీదిగా మర్రిచెట్టు 
దగ్గిరికి ఎగురుతూ వచ్చాయి. బాలవద్ది 
రాజు ఈ పకులపిల్లలనే పాము బారినుండి 
రక్షించి తన (పాణాలర్చించాడు, 

ఈ ' గండభేరుండపకులు అదివరలో 
చాలాసార్లు బిడ్డలను కనటమూూ వాటిని 
నాగేంద్రుడు కబళించడమూ జరిగింది. 
ఈసారి పిల్లలు (ప్రాణాలతో దక్కాయి. 
చెట్టుకింద చచ్చిపడిఉన్న పాము కనిపిం 
చింది. దానిని చంపిన కుర్రవాడు కూడా 
చచ్చిపడి ఉండటం అవి చూశాయి, 

ఇది చూడగానే ఒకపక్షి ఎగురుకుంటూ 
సంజీవి పర్వతానికి వెళ్లి మర్నాడు తెల్ల 
వారేసరికి ఒక సంజీవి పుల్లను' తెచ్చింది. 
అది ముక్కున కరుచుకుని మూడుసార్లు 
బాలుడిచుట్టూ తిరిగేసరికి బాలుడు నిద్ర 


PE చందమామ. tI 
20 


ఆంటారు 


అేచినట్టు లేచి కూర్చున్నాడు. మరుక్షణమే 


పానుగంటిపట్టణంలో - నాగమల్లి చెట్టు || 


చిగిర్చసాగింది, 

బాలుడి తల్లుల అనందానికి మేరలేదు, 
వాళ్ళారోజు దానాలూ, ధర్మాలూ, సంతర్చ 
ఇలూ చేసుకున్నారు. 


“నాయనా మా పిల్లల ప్రాణాలు కాపా. 


డావు, మేము నీకేమి ఉపకారం చెయ్య 
గలమో చెప్పు,” అని గండఖెరుండపము 
Y బాలుబ్దు అడిగాయి. 

“నాకు జీవిగడ్డలో పని ఉంది? 
అన్నాడు బాలుడు, ఓ. 

మేము నిత్యమూ అక్కడికి పోతూ 
ఉంటాము. మాతో రా!” 
పకులు, 

మగపకి ఒక తాటిదూలం తెచ్చి 
ముక్కుతో మధ్య డొల్లచేసింది. ఆందులో 
బాలుడు. పడుకున్నాడు. రెండు. పక్షులూ 
తాటిదూలం చెరొకవైపునా కరుచుకుని 
ఎగిరిపోసాగినై, 

అవి అలా ఎగురుతూ, సప్తసము[దాలూ 
చాటి, రాతిగోడ దాటి, రాతికోట దాటి, 
అనపకోట మధ్య ఆరణ్య, లో అతన్ని 


ఉంచాయి, 


అన్నాయి 


ఆ అరణ్యం చాలా దట్టంగా ఉంది, 
బాలుడు తల్లి పేరు తలుచుకుని చందా 
యుధంతో ఒక్కొక్క వేటుకు ఒక్కొక్క 
చెట్టు పడగొట్టుతూ ముంతమామిడిచెట్టు 
చేరుకున్నాడు. దానినికూడా ఒక్క వేటుతో 
పడగొట్టాడు. దొంతులూ కనిపించాయి, 

ఇంతలో గండభేరుండ పకులు, 


“అదేమిటి? ఆ చెట్టుజోలి కెందుకు 
పోతున్నావు? అందులో మాయల ఫకీరు 
(పాణం ఉంది, దానిజోలికి పోతే ఫకీరు 
నిన్ను చంపేస్తాడు,” అని చెప్పాయి. 
“ఫకీరే నన్ను తన్నపాణం తెమున్నాడు. 
నేనాయన నౌకరును,” అన్నాడు బాలుడు. 


కంక చందమామ. హాం 


21 


“ఎట్లా తెసావు? ప్రతి దొంతిలోనూ 
ఇనపకందిరీగ లున్నాయి. అవి కుడితే 
చచ్చిపోతావు,” అని పక్షులు చెప్పాయి. 

“వాటిని కత్తితో చంపేస్తాను” అన్నాడు 
బాలుడు, 

"వాటి రక్తం చుక్క కింద పడితే 
వెయ్యేసి కండిరీగలు పుడతాయి ఎట్లా 
చంపుతావు? చాల్లే, వెనక్కు పోదాం రా!” 
అని పక్షులు సలహా ఇచ్చాయి. 

“* నేనిక్కడ చచ్చి అయినా పోతాను 
గాని ఫకీరు ప్రాణం తేకుండా తిరిగి రాను, 
మీరు వెళ్లిపాండి, ” అని బాలుడు మొండి 
కెత్తాడు, 


గండభేరుండ పక్షులు బాలుడి కోర్కె 
తీర్చటానికి ఒక మంచి ఉపాయం 
చేశాయి. పాతుపకి బాలజ్ఞ ఒక దట్టమైన 
పొదలో కూర్చోబెట్టి వచ్చింది. ముంత 
మామిడి చెట్టును మూడు. తాపులు 
తన్నింది. ఆ దెబ్బకు దొంతులు పగిలి 
గండుకు మ్మెదలు రివ్వున లేచాయి 
అప్పుడు పెంటిపక్షి బలంకొద్దీ తన 
రెక్కను విసిరింది. ఆ గాలి తాకిడికి 
గండ తుమ్మెడలు ఎన్నోమైళ్లు కొట్టుకు . 
పోయాయి. పొతువక్షి చెటు త్మొరలో 
ఉన్న పంజరం ముక్కున కరుచుకుని 
తీసుకుపోయి ' దాన్ని పొడలో ఉన్న 
జాలుడికిచ్చింది. 

“ఆబ్బాయో ఫకీరువాడికి ఈపాటికి 
తెలిసివుటుంది. తన (ప్రాణాన్ని రక్షించు 
కునేటందుకు వాడు జయలుదేరి వస్తాడు. 
నీ ప్రాణమూ మా ప్రాణమూకూడా 
దక్కదు. అందుచేత అ చిలకను ఇప్పుడే. 
స్వాధీనపరుచుకో,” అని గండభేరుండ 
పక్షులు బాలవద్దిరాజుకు హెచ్చరిక 
చేశాయి. 

బాలుడు పంజరంలోనుంచి చిలకను 
తీసి తన చెవి పోసలు రెండూ దాని 


చందమామ 
22 


కాళ్ళకు తొడిగి రెంటికీ కొక్కెం తగిలిం 
చాడు. దానితో మాయల ఫకిరు కాళ్లు పడి 
పోయాయి. 3 

“నా ప్రాణం ఎవడో అపహరించాడు, 
లేదా నా చిలక మేతకు పోయి ఏ లతలకో 
కాళ్లు ఇరికించుకున్నది,” అనుకున్నాడు 
మాయలఫకీరు. 

ఈలోపుగా ఈతబాండులో బాలవద్ది 
రాజును కూర్చోబెట్టి గండభేరుండపకులు 
ఇంటిదారి పట్టాయి. సముద్రాలన్నీ దాటి 
మృరిచెట్టు చేరుకున్నాయి. పిల్లలకు మేత 
జెట్టి బాలుణ్బి మళ్లీ తీసుకుపోవటానికి సిద్ధ 
పడ్డాయి. కాని బాలుడు కాలినడకను 
తానే వెళ్లిపోతానని పకులదగ్గిర సెలవు 
పుచ్చుకున్నాడు, 

నాలుగురోజులు నడిచి బాలవద్దిరాజు 
నాగళ్లపూడి గట్టు చేరి తంబళ్ళపెద్దు 
ఇంటికి వెళ్లాడు. 

“బాకీలు వసూలు చేసుకు వచ్చావా” 
అని ఆడిగింది పెద్దు. 

“బాకీవాళ్ళంతా నీరారి అయినారు. 
పత్రాలు చింపేశాను” అన్నాడు బాలుడు, 
అవ్వ లబోమని మొత్తుకున్నది. 


“ఊరుకో, అవ్వా. రోజులు కలసి వస్తే 
ఈ కోటలో సొత్తంతా మనదే అవుతుంది.” 
అంటూ బాలుడు గాండ్లసంగు ఇంటికి 
పోయినాడు. గాండ్లసంగు నువ్వులు గానుగ 


ఆడుతున్నది, బాలుడు _చిలకను చేత్తో 
పట్టుకుని ఎగిరి గోనుగమీద ఎక్కి తిరగ 
సాగాడు. వెంటనే బయట తోటలో ఉన్న 
మాయలఫకీరుకూడా గుండ్రగా తిరగ 
సాగాడు, బాలుడు గానుగను ఇంకా 
వేగంగా తిప్పాడు, ఫకీరుకూడా ఇంకా 
వేగంగా తిరిగాడు. [1 

బాలుడు చిలకను చేత బట్టుకుని 
ఫకీరుదగ్గిరికి పోయినాడు, 


చందమామ 
283 + 


“అరే నువు నా ప్రాణం తెచ్చావు. 
నాది'నా కిచ్చెయ్యి,” అన్నాడు ఫకీరు. 


“కొంచెం ఆగరా, ఫకీరూ! 
నాగమ్మ నికేమవుతులది ?” 
బాలుడు. 


బాల 


అన్నాడు 


“అది నా పెళ్లాంర్కా” అన్నాడు 
ఫకీరు, 

బాలుడికి పట్టరానంత కోపం వచ్చింది, " 
చిలక కంఠం నొక్కాడు, 


ఫకీరు అబలబలాడుతూ, "దాన్ని 
చంపకు. బాలనాగమ్మ నాకు తల్లి!” 
అన్నాడు, 


ట్ర శక న. 


* ఫకీర్తూ నీదగ్గిర చాలా మంత్రాలూ, 
భూతాలూ ఉన్నాయిట. వాటిని కాస్త 
నాకుకూడా చెప్పు.” అన్నాడు బాలుడు, 

"నా రహస్యాలు నేనెవరికీ చెప్పను,” 
అన్నాడు ఫకీరు. 

“చెప్పకపోతే ఈ చిలకను చంపేస్తాను” 
అని బెదిరించాడు బాలుడు. 

దేవుడా ఆంటూ ఫకీరు. తన రహస్యా 
లన్నీ బాలవద్దిర్నాజాకు చెప్పాడు. దుడ్డు 
కా, గోటిచిప్పా, తన మంత్రపు బెత్తాలూ 
ఎట్లా ఉపయోగించాలో బాలుడికి నేర్పాడు. 
రాళ్లూ రవ్పలూ అయిపోయి కోటచుట్టూ 


చందమామ. జా TE 
, 24 


Gd 


WOW ETRE WN 


ఉన్న బాలవద్దిరాజు తండ్రులనూ, వారి 
సైన్యాలనూ బతికించాడు. వారందరికీ 
తాను ఎరుకచెప్పుమన్నాడు, 
బాలనాగమ్మ చెర అయిపోయింది. 
ఆమెను బాలుడు పల్లకీలో కూర్చోబెట్టి 


ఒకపక్క గాండ్లసంగునూ, ఇంకొకపక్క లొ 


ఫకీరునూ మొయ్యమన్నాడు. చేసేదిలేక 
ఫకీరు పల్లకీ ఎత్తుకున్నాడు. అందరూకలిసి 
తంబళ్ళపెద్దుతోసహా బయలుదేరారు. 

నాగళ్లపూడిగట్టు దాటి, నయనవాది 
పట్నం దాటి విరంణా చిలుకవాదిపట్నం 
చేరారు. 

అక్కడ బాలుడు తాను బతికించిన 
రాజు కూతుర్ని తల్లిదండ్రుల అనుమతితో 
మహా వైభవంగా పెళ్లాడాడు. అక్కడి 
నుండి బయలుదేరి గంగవాదిపట్నం వచ్చి 
ఆ రాజుకూతుర్ని కూడా పెళ్లాడాడు. ఆ 
తరవాత పులిరాజుపట్నం చేరి పులిరాజు 
కూతుర్నికూడా పెళ్లాడాడు. అక్కడినుండి 


బయలుదేరి అందరూ పానుగంటిపట్నం శ 


చేరుకున్నారు. 

బాలుడికొరకు ఎదురుచూన్తున్న 
ఆరుగురు తల్లుల ఆనందానికి మేరేలేదు. 
ఫకీరువాతపడిన బాలనాగమ్మ తిరిగి 
రావటం కాకుండా చచ్చారనుకున్న 


మొగుళ్లూ 'చుట్టాలూ తిరిగివచ్చారు. 
ఆరుగ్గురు అక్క చెల్లెళ్లూ గాజులబత్తుడి 
చేత గాజులు తొడిగించుకున్నారు. వారి 
వైధవ్యం అయిపోయింది. 

ఇంత అనందంలోసూ ఒక చిక్కు 
ఎదురయింది, బాలనాగమ్మ భర్త కార్యవద్ది 
రాజు, “ఇది ఇంతకాలం ఫకీరుదగ్గిర 
ఉన్నది. ఇది (వతం చెడలేదని ఎలా 
నమ్మటం? నేను బాలనాగమ్మను ఏలను” 
అన్నాడు. 

అప్పుడు బాలవద్దిరాజు సలసల కాగే. 
నూనెలో తన ఉంగరం వేసి తల్లిని తీయ 
మన్నాడు. బాలనాగమ్మ తీసింది. 


BEEEIIERRRE చం దృస్థూ మ Itt TTI 


“ఫకీరుదగ్గిర ఇది ఎన్ని eae 
పనర్ణూ నేర్చిందో ? నేను నమ్మను” 
అన్నాడు క్రార్యవద్దిరాజు, 

బాలుడు పెద్ద అగ్నిగుండం తయారు 
చేయించాడు. బాలనాగమ్మ అందులోకి 
దూకింది. కట్టినకోక కాలలేదు, పెట్టిన 
కుంకం చెదరలేదు. బాలనాగ మ్మ ఆ 
గుండంలో నాలుగు గడియలు నిలబడి 
పైకి వచ్చింది, ఆమె భర్త ఆనందానికి: 
| మేరలేదు, 

బాలవద్దిరాజు వీడుగురు తల్లులూ 
తండ్రులూ మళ్లా వైభవంగా పెళ్లి చేసు 
కున్నారు, ఈ సంబరాలన్నీ అయిష్యోగానే 
బాలవడ్డిరాజు మాయలఫకీకును వెంట 
బెట్టుకుని నాగళ్లపూడి గట్టుకు వెళ్లాడు, 
కోటలో ఉండే సామానంతా బళ్లమీద 
తన వూరు చేర వేయించాడు. 

ఫకీరు “ 


కిచ్చెయ్యి,” అన్నాడు. బాలుడు ఇవ్వ 


“ ఇకనన్నా నా చిలకను నా 


నన్నాడు. ఫకీకు ఆత్రంగా బాలవద్దీరాజు 
చేతిలోంచి చిలకను లాక్కో బొయినాడు, 
చిలక తల బాలవడ్డిరాజు చేతిలో మిగిలి 
పోయింది. మొండెం ఫకీఎ జేతిలోకి 
వచ్చింది, “యాళల్లా, యాఖుదా* అంటూ 
మాయలఫకీరు (ప్రాణాలు విడిచాడు. 
బాలవద్దిరాజు బళ్ళకెక్కించిన సామా 
నులు తిరిగి తెప్పించి, ఫకీర్ణను పిలిపించి 
అన్నదానాలు చేస్త ఒక పెద్ద తోట 
వేయించి ఆందులో ఫకీకుకు గోరీ కట్టించి, 
గోరీదగ్గిర పెద్ద కొట్టు కట్టించి, అందులో 
ఫకీరు ఆస్తి అంతా ఉంచాడు, ఫకీరుపేర 
నిత్యమూ సాం్యబాణి వేయటానికి ముప్ఫై 
మంది ఫకీర్లను పెట్టి ఆ అస్తి వారిని 
అనుభవించమన్నాడు, 
బాలుడు ఇంటికి వచ్చి అత్తవారిచ్చిన 
అరు రాజ్యాలూ వలుతూ, తల్లులతోనూ 
తండ్రులతోనూ సుఖంగా జీవించాడు, 
(అయిపోయింది) 


